రైతు టోపీని ఎవరు తీసుకున్నారు? 





రచన: జోన్‌ 





ఒక రైతుకి ఒక టోపీ ఉంది, గోధుమ రంగుది, పాతది. 
రైతుకి ఎంతో ఇష్టమది! 





గాలి దానిని తీసుకుంది, 
దానితో పాటు వెల్లిపోయింది. 





రైతు అందుకున్నాడు పరుగు, 
కానీ అయ్యింది టోపీ కనుమరుగు. 





టోపీని వెదుకుతూ బయలుదేరాడు రైతు. 





ఇక్కడ చూశాడు, అక్కడ చూశాడు. 





అన్ని చోట్లా చూశాడు. 
కానీ అతడి పాత, గోధుమ రంగు టోపీ కనపడలేదు. 





అతడికి ఒక ఉడత కనిపించింది. 
“నా పాత, గోధుమ రంగు టోపీని చూశావా?" రైతు అడిగాడు. 





“లేదు," ఉడత చెప్పింది. 
“కానీ నాకు ఆకాశంలో గోధుమ 
రంగులో ఒక గుండ్రటి పక్షి 
కనిపించింది. దానికి రెక్కలు లేవు." 










రెతు అడిగాడు. 


(cn 


ధుమ రంగు టోపీని చూశావా? 


గో 


) 


"నా పాత 






జజ 


“లేదు," ఎలుక చెప్పింది. 
“కానీ కొంత సేపు క్రితం నాకు గడ్డిలో గోధుమ 
రంగులో ఒక గుండ్రటి కలుగు కనిపించింది. దాని 
దగ్గరకి వెళ్లేసరికి అక్కడి నుంచి అది పారిపోయింది." 





అప్పుడు అతడికి ఒక ఈగ కనిపించింది. 
"నా పాత, గోధుమ రంగు టోపీని 
చూశావా?" రైతు అడిగాడు. 









“లేదు,” ఈగ చెప్పింది. 
“కానీ, నాకు ఇప్పుడే ఒక గోధుమ 
రంగు కొండ కనపించింది. అది ఒక 
చెట్టు మీద ఉంది. కానీ అది ఎక్కడికి 
ఎగిరి పోయిందో తెలియదు." 





అప్పుడు అతడికి ఒక మేక కనిపించింది. 
"నా పాత, గోధుమ రంగు టోపీని చూశావా?" రైతు అడిగాడు. 













“లేదు, నాకు ఎటువంటి టోపీ కనపడ లేదు. 
కానీ, గోధుమ రంగు పూల కుండీ ఒకటి 
కనపడింది. దానిని తినటానికి వెళ్లేసరికి గాలి 
దానిని ఎక్కడికో తీసుకుని వెళ్లిపోయింది." 





అప్పుడు అతడికి ఒక బాతు కనిపించింది. 
"నా పాత, గోధుమ రంగు టోపీని చూశావా?" రైతు అడిగాడు. 





“లేదు,” బాతు బదులు ఇచ్చింది. 
“అయితే, నాకు గుండ్రటి, చిన్న పడవ ఒకటి సిటి మిద 
తేలుతూ కనిపించింది. దానిని ఒక పక్షి తీసుకుని వెల్లింది." 


పించింది. 


పక్షి కని 


పుడు అతడికి ఒక 


లు 


కీని 


నా పాత, గోధుమ రంగు టో 
చూశావా?" రెతు అడిగాడు. 


శ? 





వూ 





“లెదు," ఆ పక్షి చెప్పింది. 
“నాకు గోధుమ రంగులో, గుండ్రటి గూడు ఒకటి 
కనిపించింది. అంతే తప్పించి టోపీ ఏదీ కనిపించలేదు." 





రైతు చెట్టు పైకి ఎక్కి ఆ గుండ్రటి, వాత, 
గోధుమ రంగు గూడును చూశాడు. 








గూడులో ఒక పిట్ట ఉంది. 
అందులో ఒక గుద్దు కూడా ఉంది. 
“భలె!” అన్నాడు రైతు. 














“గూడు నీకు నచ్చిందా?" పక్షి అడిగింది. 
“చాలా బాగుంది," రైతు అన్నాడు. 
“గుండ్రటి, గోధుమ రంగు నీ గూడు నాకు చాలా 
నచ్చింది. నా పాత, గోధుమ రంగు టోపీ లాగా 
కొంచెం అనిపిసోంది కాసీ అది ఇప్పుడు ఒక గూడు.” 

















త్త టోపి ఒకటి కొన్నాడు. 


Q 


రెతు గోధుమ రంగు కొత టో 


(cn 


అప్పుడు 








అతడికి తన కొత్త, గోధుమ రంగు టోపీ చాలా నచ్చింది. 





పక్షికి కూడా తన గుండ్రటి, గోధుమ రంగు 
గూడు చాలా నచ్చింది. 








అరె, రైతు టోపీ మళ్లీ గాలిలోకి ఎగురుతోంది. 
ఇప్పుడు ఐం జరుగుతుంది? 
మీరే ఊహించుకోండి! 


